ఇ[వూ బాల వునకాలయం 


బాపు 


(రెండవ బాగం, 


మూల రచన, చ్మితాలు 
ఎఫ్‌. సి. ఖటాస్‌ 


అనువాదం 
బి. రజనీకాంత రావు 





నేషనల్‌ బుక్‌ టన ఇండియా 





ISBN 81-237-0408-9 





పథమ ముద్రల 1970 (శక 1892) 
తృతీయ ముద్రలా 1993 (;$క 1914) 
© ఎఫ్‌.సె.ప్రేటాస్‌, 1970 
Bapu Part-II (Telugu) 
రూ 6.00 
NT క్‌ 

డైరక్తరు, నేషనల్‌ బుక్‌ ట్రై ప్రి ఇండియా, ఎ-5, గ్రీన్‌ పార్కు, 
కొత ఉలీ-110016 చే ప చురించబడినది. 

పై గన లో 








గాందిజీ ఉప్పుసత్యాాగహం జరిపించి 
నందుకు ఆయన్ని (దిటబు[ ప్రభత్వం 
సగ ప న అరెస్టుచేసింది. ఆ చర్యకు అసమ్మతిగా 
మస గస ననగా ? ఇండియా అంతటా హర్తాలు జరిగాయి. 
కొన్ని సట్రణాలరో హింసాత్మకచర్యలు 
జరిగినా, పారసహాయనిరాకరణోద్యమం 
మొత్తంమీద శాంతంగానే సాగిపోయింది. 
దొందాయిలో రండు (పభుత్వాలు 
సాగుతున్నా యా అనిపించింది. యూరపి 
' యనులూ, (బిటిషు షువారిపల్ల అణకువగా 
NY | 1 పట ఉందె ధారతీయనైనికులూ ఒకతోవనూ, 
yr jn /. 1 మిగిలినవారంతా కొం! గను మారమునూ 
అనుసరించారు. (పతివారమూ హెరాలు జరిగేవి. 

కబుర౦దిన క్షణంలో నగరంలోని. దుకాణాలన్ని మూసివెసేవారు; వీథు 
లన్ని వేలకొలదీ స్తీ పురుషులతో కిటకిటలాడేవి. అంతా నిశ్శబ్దంగా సాగేది, 
ఏ ఉద్యమానికి వా క్‌ సమ్మకి పొందడం అవసరం. తెల్లని దుస్తులు 
ధరించి, దెళభ క్రిగీతాలు పాడుతూ ఊరేగింపు చె నేవారు. అందరూ చేతితో 
వడికిన ఖద్దరే ధరించేవారు. 

భారతీయులు (బిటిషువారి పరిపాలన: ఇకపైని ఎంతమాతమూ ఒప్పు 
కోరని స్పష్ట మెంది. 

ఈ సమస్య తేల్చడానికి వై న్‌రాయ ఇర్వికఏమువు గాంంబీతో సం ప్రతించ 
గోరారు. గాందీజీని, కొంగను కార్య వర్గసభ్యులను వారు తమర్గోతాము పూరిగా 
చర్చించుకొనేటందుకు వీలుగా ఏషరతులూ లేకుండానే చెరసాలసుంచి విడుదల 
చేస్తున్నట్లు జనవరి 25 వ తేదీని వైస్‌రాయ్‌ (ప్రకటించాడు. 10)! జనవరి 
26 వ తేదీని గాంధీజీని, మిగిలిన నాయకులను విడుదలచేశారు. ఉద్యమాన్ని 
అణచి వే సేచర్యలు ఇంకౌ కొన్ని చోట్ల (పభుత్వంవారు కొననాగిస్తూండగానే, 
వైస్‌రాయతో ముఖాముఖీ సంపతించాలని గాంధీజీ సూచించాడు. 








ఫిదివరి 6 వ తేదీని అలహాబాదులో ఒక సమావేశం జరిపి కొం గెస్‌ 
నాయకులందరూ ఒక రాజీతీర్మానం నయారుచేశారు. తమపకళెనికి (పతినిధిగా 
గాంధీజీ ఈ రాజీకోసం రాయబారాలు జరపడానికి అధికారం ఇచ్చారు. 

ఇందుకు కొందరు ఒప్పుకోలేదు. “ “మిడిల్‌ టెంపిల్‌ లాయరు'గా పట్టా 
పుచ్చుకొన్న రాజ్యదోహి మిస్టర్‌ గాంధి తూర్పుదేశాలలో తరచుగా కనబడే 
పకీరులా నటిస్తూ, ఒక పక్కని (ప్రభుత్వాన్ని ఎదిరించి పౌరసహాయనిరాకరణం 
సాగిస్తూనే, సగం దిసమొలవేషంతో వైస్‌రాయ్‌ భవనపు మెట్లవరుస 
యెక్కడంగాని, (బిటిషుచక్రవ ర్తి (ప్రతినిధితో సమానహోదాలో సంప్ర 
తించడం౦గాని చూ స్తే, చాలా భయానకంగాను, వికారంగాను ఉంటుంది” అని 
చర్చిల్‌ అన్నడు. 3 

ఫీ(బవరి 17న మొదలు పెట్టిన ఈ సం|పతింపుల ఫలితంగా, చివరికి ఒక 
ఒస్పందం కుదిరింది, 'గాంధి-ఇర్వికా ఒడంబడిక" అనే పేరుతో ఈ ఒప్పందం 
పెని సంతకాలు ఢిల్లీలో 1991 మార్చి 9 వ తేదీని జరిగాయి. సంభాషణలు 
న్నేహపూర్వకంగాను, సాదరంగాను జరిగాయి. అయితే, అధికారవర్గాల 
వ్యతిరేకతవల్ల, త్మీవమైన అభిప్రాయభేదాలు చెలరేగాయి. మితవాద నాయకు 


4 


లయిన శౌస్త్రి, స్మపూ, జయకర్‌ లు మధ్యవ ర్రిత్వంచేసి, రెండుపక్షెలవారినీ. 
మొండిపట్టు పట్టవద్దనీ, ఒకరినొకరు అర్ధంచేసుకోడానికి (పయత్నించుడని 
కోరారు. అందుచేత గాంధీజీ పౌరసహాయనిరాకరణోద్యమం ఆపుచెయ్య 
డానికి నిశ్చయించాడు, 

ఒడంబడిక ననుసరించి (1) ఉద్యమం ఆపుచేయాలి; (శ్రి పరిపాలనా 
బాధ్యత, సర్దదాటులూ, రక్షణలతో, వివిధరాజ్యాల కూటమిగా భారతదేశపు 
రాజ్యాంగాన్ని రూపొందించేటందుకు జరపటోయే రౌండ్‌ పేబిల్‌ సభ చర్చలలో 
అన్నింటిలోను కాం గెసువారు పాల్గొనాలి; (3) దేశంలో ఆ యా చోట్ల జరిగిన 
పోలీసు హింసాచర్యలను గురించి విచారణకోసం పట్టుపట్టకూడదు. 

ఉద్యమంలో అరెస్టు అయిన రాజకీయ ఖ్‌ స. ఓకేసారి విడుదల 
చెయ్యడానికీ, జప చేసిన ఆ స్తి, భూములు సరరాసం అప్ప చెప్పడానికీ, 
అత్యవసరపరిస్థితిలో జారీ అయిన (ఆర్డినెన్సు) చట్టాలను రద్దుచెయ్యడానికీ, 
పన్ను లేకుండా (పజలను ఉప్పు తయారుచెయ్యనియ్యడానికీ మద్యమూ, 
నల్లమందు, వి దేశీబట్టలూ అమ్మెచోట్ల శాంతంగా పి కిటింగు చెయ్యనియ్య 
డానికీ వెన్‌రాయ్‌ తన సమ్మతిని | ప్రకటించాడు, 

991 ఆగస్టు 27వ తేదీని గాందీజీ; 
పండిత మాలవ్యా, (శీమతి సరోజనినాయుడు 
రౌండ్‌ పేబిల్‌ సభలో పాల్గొనడానికి లండన్‌కు 
ఓడలో బయలుదేరారు. భారతదేశపు భవి 
ష్యత్తు గురించి తగిన పథకం తయారు 
చెయ్యాలని ఆ సభ ఆశయం, భారతదేశపు 
సంగ్థానాధిపతుల (పతినిధులు, ముస్లి ములు, 
సిక్కులూ, క్రి.స్రవలు, పార్మీలు ఇంకో 
ఇతర వర్గాలు ఆసభలో సమావేశం 
అయారు. 


గాంరీజీతో వెళ్లిన. వారిలో ఆయన 
| కార్యదర్శులు మహదేవదేళాయి, ప్యారేలాలు, 





ఆయన కుమారుడు దేవదాసు, శిష్యురాలు మీరాబె౯ 
ముఖ్యులు. ఆయన న్నేహితులూ, [ ₹యోభిలాషులూ 
ఆయనను అభినందన సందేశాలతో ముంచివేశారు. తన 
అలవాటు[పకారం ఆయన ఓడలో నూలువడకడం. పుస్త 
కాలు చదవడం, ఉ త్రరాలువాయడం మానలేదు. ఓడ 
పెధాగంమీద నడకలుకూడా సాగించేవాడు. ఆయనకు 





అని టికంపే ఇషం పిలలు కనుక, యూరపియకా వాల ఆఆ 
్న ల బల్లలు ప లె జ ] షా 
దాలికలత స్నేహం కలిపాడు. ఓడ ఆగే సై 

(పతి రేవులోను అక్కడి (పజలు ఆయనకు నే 


స్వాగతంచెప్పి, శుధాకాంక్షలు తేలిపవారు. 

కొన్నివారాల (శమతప్ప సారించిన 
ఫలితమేమీ లేకపోయింది. గాందీజీ బానిస 
తనాన్ని పూర్ణస్వరాజ్యంగా మార్చి వేదా 
మనుకొన్నాడు. సభలో వచ్చిన సలహాలేవీ 
గాంధి జీ! నచ్చలేదు. 

ఆయన టూకీగా ఇలా అడిగాడు 
““నాయింటికి నేనే యజమానిని అంటూ, 
ఇనపపెట్రి తాళంచెవి మీచేతిలో ఉంచుకొని, 
గుమ్మంముందు మ్‌ కాపలావాణ్ని ఉంచడం- 
ఇదేం న్యాయం?” 

ఆ సభలో చేసిన తీర్మానం (ప్రకారం 
శాసనసభల ఎన్నికల విషయంలో (పత్యేక 
మతవర్గాలకు, భూస్వాములకు, వాణిజ్య 
వర్గాలకు, ఇంకా ఇతరులకు (పత్యేక నియో 
జకవర్గాలను కేటాయించారు. సభ్యులను 
ఆయా జాతులకు, వర్గాలకు చెందినవారే 
ఎన్ను కొంటారు. 








ఇది గాంధీజీకి ఆశాభంగం కలిగించింది. అటువంటి వర్ల విభాగాలలోనుంచి 
ఎటువంటి జాతీయ్యప్రభుత్వమెనా ఏర్పాటుకొవడం అసాధ్యం ! కొని, ఈ 
(పయాణంలో రౌండ్‌ టేబిల్‌ సభకు వెలుపలనే గాందీజీ పనులు ఎక్కువగా 
నెరవేరాయి. ఆయన తాను Ee (పతినిధిననీ, దరి దనారాయణుడననీ 
(ప్రకటించుకొని, లండన్‌లో పేద ప్రజలు నివసించే ఈస్ట్‌ ఎండ్‌ అనే పేటలో 
కింగ్నే హాల్‌లో బసచేశాడు. అక్కడ ఆయన మిస్‌ మ్యూరియల్‌ లెస్టర్‌ 
అనే ఆవిడకు అతిధిగా ఉన్నాడు. రౌండ్‌ టేబిల్‌ సభ జరిగే నెంట్‌ కేమ్సు 
పెలెస్‌ అక్కడికి బహుదూరమెనప్పటికి, తనకు కొంత అసౌకర్యం ఆయి 
నప్పటికీ లండనులోని పేద(పజలతో నే బసచేశాడు గాందీజీ, 


ఆయన లాంకషేర్‌లో గడిపిన 
శని ఆదివారాలు ఆయనకు ఎన్నడు 
మరపురాని సంతుష్టిని కలిగించాయి. 
ఇండియా లో వి దేశీబట్టలను బహి ' 
ష్కరణ చేస్తూండడంచేత లాంక షేర్‌ 
లోని మిల్లులలో పనిచేసే చాలామందికి ఉద్యోగాలు పోయాయి. గాందిజీ 
వారికి తనదేశీయుల 'పేదతనంగురించీ బాధలనుగురించీ బాగా నచ్చేటట్లు 
చెప్పాడు. వారికి మన సమస్యలు బోధపడి, వారు గాంధీజీ అభి పాయాలతో 
ఏకీభవించారు. 

గాంధీజీ ఎన్నో సమాజాలలో ఉపన్యసించాడు; - ఎందరితోనో పరిచయ 
సంభాషణలు (ఇంటర్‌ వ్యూలు చేశాడు. ఆయన (బిటిషురాజును, లాయిడ్‌ 
జార్జి, చార్లీ చాపి, బెర్నార్డ్‌ షా, సర్‌ శామ్యూల్‌ హోర్‌ మున్నగు వారిని 
కలుసుకున్నాడు. 

ఆయన ఇంగ్లండ్‌ లో ఉన్నప్పటికీ, తన పాత అలవాటు. పకారం (వాతః 
కొలపు షికార్లు మానలేదు. అక్కడ చలి ఎంత ఎక్కువగా ఉన్నా ఆయన 
ఒక కండువా మ్మాతమే కప్పుకొని, సాక్సు లేకుండా చెప్పులజోడు తొడు 
కొ)_ని, కోటులేకుండానే షికారు వెళ్లీవాడు. విమర్శకులు ఆయన్ని తరచుగా 
“సగం దిసమొలపకీరు” అని పిలిచేవారు. అయినా, అటువంటి పకీరే ఇంగండ్‌ 
రాజదంపతులకు గౌరవింపదగిన అతిథి అయాడు. 


అక్కడి బాలబాలికలతో భేటీ ఆయనకు ఎక్కువగా ఆనందాన్ని కలిగించింది. 
ఆయన సాధుశీలమూ, దయాగుణమూ వారికెంతో నచ్చి, వారు ఆయన్ని 
(పేమించారు. ఆయన పుట్టినరోజునాడు వారంతా ఇండియాలోని పేదపిల్లల 
కోసం ఎన్నో అందమైన కానుకలనుతెచ్చి గాంధీజీ కిచ్చారు. ఇంగ్లండ్‌లో 
ఆయన నేకరించిన వస్తువు లన్నింటిలోకీ, ఈ కానుకలు అమూల్యమైనవి 
అని గాంధీజీ భావించాడు. 

ఆయన లండకా విడిచి బయలుదేరినపుడు ఆయన తనతో తీసుకొని 
వెళ్లిన వస్తువులు ఆ బొమ్మల కానుకలు మాతమే. 


8 





అక్కడి (పజలందరికీ కృతజ్ఞతతో వందనాలు ఆర్వ్బి౦ధాడ్తు.. “ఈ ఆతిథ్యం 
ఈ ఆదరమూ, నేను ఎన్నటికీ మరిచిపోను; మా దురదృష్ట దేశప్పగళి 
ఎమైనాసరే” అన్నాడాయన, 


స్వదేశానికి తిరుగు పయాణంలో గాంధీజీ, దారిలో ఆగి; జెనీవా వరన్సు 
వద్ద విల్లాలో దిసచేసిన (పసిద్ద (ఫె౦చి నవలారచయితా, : భారతదేశపు అలి 
మాన మ్మితుడూ, తన పాత న్నేహితుడు అయిన రోమారోలాను కలును 
కొన్నాడు. మన సంస్కృతిపెనా, నాహిత్యంపైనా, వేదాంతం పె'నా, రామ 

A యోనా యా 

కృష్ణపరమహంనా, వివేకానందా వంటి యోగులపైనా రోమారోలాకు 
హృదయపూర్వక మైన గౌరవం ఉండేది. ఇద్దరు మి(తులూ ఇండియా స్వాతం 
(త్వాన్ని గురించీ, ఇంకా ఎన్నో విషయాలను గురించీ మాటాడుకున్నారు. 











' శాందీజీ ఆక్కడ ఎంతో సంతృప్తిగా 
కాలంగడిపాడు. రోమారోలా -రచిం 
చిన గాంధీజీ జ్రీవితచరితము చాలా 
పసిద్ది కెక్కిన (గంథము. 

తిరుగుపయాణంలో గాంధీజీ 
రోమ్‌ నగరంలోవి (పపిద్దమైన 
సివైజ ఛాపెల్‌ (పార్గ్లనామందిరాన్ని 
ana 





1981 డివెంబర్‌ 28 వ తేదీని ఆయన బొంబాయిరేవులో దిగాడు. ఆనాటి 
సాయం్మతం ఆజాద్‌ మైదానంలో జరిగిన మహాసభలో ఉపన్యసించాడు. 
లండజాసభలో జెరిగిన చర్చల చివరాలను తెలియజేసి, తాను వెళ్లినపని 


a Ye క్‌ Pea అ అ తక భాట్‌ 
హే ot క hc 1 ౫. 
వచే కలా] కా. ఇ రు 
: Ne గ 
|e 








ఎందుకు సఫలంకాలేదో చెప్పాడు. ““ఆపభుత్వంతో సహకరించడానికి వీలయే 
మార్గం కనుక్కో వచ్చు ననుకొన్నాను. ఇప్పుడయినా అటువంటి మార్గాంత 
రానిశకె నా సాయశక్తులా (ప్రయ్నస్తాను అన్నాడాయన. 


అయితే, వైన్‌రాయ్‌ లార్డ్‌ విల్లింగ్‌డకా దృష్టి వేరేమార్గంలో సాగింది. 
అత్యవసరచట్టాలు (ఆర్షి నెన్సు) జారీ ( అయాయి; వేలకొద్ది జనం అరెస్టు అయారు. 


సహాయనిరాకరణం తిరిగి మొదలు పెట్టుడని కౌంగెసువారు (పజరికు 
ఆదేశం ఇచ్చారు. 1932 జనవరి 4 వ తేదీని గాందీజీని బొంబాయిలో ఆరెన్లు 
చేశారు. ఆనాడు ఆయన మౌనం పాటించేరోజు కనుక, ఆయన తన 
నహచరులకూ, ఇంగ్ల ౦డ్‌ లోని మితులకూ కొన్ని సందేశాలు! (వాసి ఇచ్చాడు. 


ఉద్యమంలో చురుకుతనం హెచ్చినకొద్దీ, (పభుత్వం దమనసీతిని అవలం. 
వించి హింసాకాండకు పాల్పడింది. కౌంట్టగినును, దానికి సంబంధించిన 
ఇతర సంస్థలను దేశ దోహులుగా (పకటించి వాటి ఆస్తులను జప్పుచేయించింది. 


11 


(పభుత్వం కాం గెసువారిని అరెస్టుచేసి, వారి ఆస్తులను, ఇళ్లను, 
ము దణాలయాలను స్వాధీనం చేసుకొంది. 


“సిపాయివిప్ల వంనాటినుంచీ (బిటిషు ప్రభుత్వం ఇండియాలో అమలు 
జరిపిన శిక్షికొండలో ఇంత త్మీవమయిన చర్య ఇదే” అని విన్స్‌టకా చర్చిలే 
గొప్ప చెప్పుకొన్నాడు. ఇంత జరిగినా సహాయనిరాకరణం మాతం ఆగకుండా 
సాగుతూనే వచ్చింది. గుజరాత్‌లోను, సంయు క్తపరగణా (యు. పి.) లోను 
పన్నులు చెల్లించడం మానివేశారు; అటవీపాలన సూతాలను, ఉప్పు 





గు _త్తదారీపద్దతినీ కూడా ఎదుర్కొన్నారు: వి దేశీవస్తాంల బహిష్కరణ 
కొనసాగించారు. 


(పభుత్వం అనుమతిలేకుండా ఏర్పాటు అయిన సభలను, ఊరేగింపులను 
లారీ (పయోగంచేసి చెదరగొట్టారు. తిరుగుబాటు జరిగిన (పాంతాలలో పెద్ద 
మొత్తాలలో ఉమ్మడి జరిమానాలు విధించారు. ఒక్క జనవరి నెలలోనే 
15,000 మంది అరెస్టు అయారు. ఏడాది పూర్తి అయేసరికి (7,000 మందికి 
చెరసాల (పొ పించింది. 


అప్పటికప్పుడే జవాహర్‌ లాల్‌ 
న్నెహూ చెరసాలలో చేరాడు. 
ఆవెనుక కస్తూర్చా వెళ్లీ౦ది, 











ఇదివరకులాగే, గాందీజీ తన 
చెరసాల జీవితాన్ని మంచి 
పయోజనానిక్రి వినియోగించు 
కొన్నాడు. పాకీవాళ్లు, తోలుపని 
ట్‌, 
వాళ్లు మొదలైన అంటరాని 
వారుగా హిందూసోదరుల ఆనా 
దరానికీ వెలికీ పాలయిన దాతు 
లను ఉద్దరించే సమస్యపట్ల (శద 
థి Mt 
వదాంచాడు, 


గాంధీజీ వారందరికీ ' దేవుని మనుష్యులు' అని అర్థంవచ్చే 'హరిజను'లనే 
పేరుపెట్టాడు. ఆతరవాత అదే న ఆయన ప్రారంభించిన కొత్త 
వారస తికకు కూడా 'హరిజన్‌” అనే శే పరు పెట్టాడు. “సంఘంలో ఎక్కువగా 
చిన్నచూపు పొందిన జనులే దేవునికి (పేమపా[ కుల” అని చెప్పాడాయన, 

వారు వార్ల మెంటుకు తమ (ప్రతినిధులను తామే వేరుగా ఎన్నుకొనేటట్లు 
(పత్యేక నియోజకవర్గాలిచ్చి (పభుత్వం హరిజనులను హిందూ సంఘంనుంచి 
చీలదియ్యాలని చేసిన నిర్ణయం ఆయన మనస్సును చాలా నొప్పించింది. 
ఇందువల్ల వారికి సంఘంనుంచి వేరుపాపేగాని, సంఘంలో కలిసి మెలిసి 
ఒకటయిపోవడం సాధ్యంకాదు గదా. 


(1 |) 











ఈ విషయమై నిర్ణయం తీనుకో 
వద్దని కోరుతూ గాంధీజీ నర్‌ శామ్యూల్‌ 
హోర్‌ కు ఒకజాబు (వాళాడు. కొని 
దీనిని పెడచెవిని పెట్టి, (పభుత్వం తమ 
నిర్ణయాన్ని (పకటించింది. 1982 
నెప్టెంబర్‌ 20 వ తేదీని గాందీజీ 
అందుకు నిరసనగా (పాణం పోయేవరకు 
ఉపవాసం చేస్తానని దీక్షపట్టాడు. అప్పుడు 
ఆయనకు తోడుగా ఉండడానికె కస్తూ 
' ర్చాను యెరవాడజై లుకు మార్చారు. 





మూడోరోజు ఆయన పరిస్టితి విషమించింది. హరిజన నాయకుడయిన 
డాక్టర్‌ అంబేద్కర్‌ తో సహా వేరువేరు జాతుల నాయకులంతా నమా వేశమై 
ఒక ఒప్పందానికి వచ్చారు. గాందీజీ దానికి సమ్మతించడంతో (_పసిద్ధమయిన 
పూనా ఒడంబడిక జరిగింది. (పభుత్వం అందులోని షరతులకు ఒప్పుకో 
'వడంతో గాంధీజీ ఉపవాసదీక్ష విరమించాడు. అప్పుడు జరిగిన ఒక మహాసభ 
తీర్మానం (పకారం “ఇకపైని హిందువులలో ఎవ్వరికీ పుట్టుక కొరణంగా 
అంటరానివారుగా పరిగణించడానికి వీలులేదు.” 
రౌండ్‌ పేబిల్‌ సభలో పాల్గొనడానికి ఇంగ్ల ండ్‌ వెళ్ళినపుడు గౌ౦దీజీ 
హిందూమత ఎకత్వాన్ని సమర్థించడానికి శక్తికొద్దీ (పయత్ని చాడు; ఇప్పు 
డదే అదర్భాని క్రి తన (వాణాలను ఒడ్డడానికి సిద్ధపడ్డాడు. “అంటరానివారిని 
వేరేజాతిగా కేటాయించడానికి మేము ఒప్పుకోము. సిక్కులు కావలిసివ నే 
వేరేజాతిగా శాథ్వతంగా ఉండనీండి. అలాగే ముస్తిములూ, యూరపి 
యనులూను. అంటరానివారు శాశ్వతంగా అంటరానివారుగానే ఉండిపోతారా ? 
అంటరానితనం అలాగే ఉండిపోవడంకంచె హిందూమతం నళించడమే మేలు 
అని భావిస్తాను” అని అన్నాడు గాంధీజీ. 
15 





అయితే మార్గం అంత సులభంకాదు. హరిజనులకు అన్నిటిలోను సమా 
నత్వం ఉండాలని గాందీజీ (పదారం (వారంభించాడు కొసి తన సహచరుల 
లోనే అందుకు వ్యతిరేకించిన వా రున్నారని తెలుసుకొన్నాడు. 

తాను కొతగా (పారంభించిన వారప తిక హరిజకాలో ఆయన తీ(వంగా 
(వాశాడు. హరిజన నేవకసంఘం స్థాపించారు. తరువాత అది చాలా (పయో 
జనకరమెన పనులు సాధించింది, 

కొంతకౌలం (పజలు తన కార్య(కమంపట్ట చూపించే ఉదాసీనతకు ఆయన 
చాలా నొచ్చుకొన్నాడు. 1088 మే? వ తేదీని ఆయనకు ఒక అసాధారణ 
మైన అనుభవం కలిగింది. ఆర్హరాతతి హఠాత్తుగా మెలకువ వచ్చిన ఆయనకు 
స్‌ో అంతర్వాణీ మరునాటినుంచీ నలభై యొక్క రోజులవరకు ఉపవాసం 


16 


చేయుమని _పటోధించినట్లు అనిపించింది. ఆయన (ప్రశాంతంగా రాతి 
నిదపోయి, మరునాటి ఉదయం ఉపవాసం మొదలు పెట్టినట్లు (వకటించాడు. 
ఆ నిశ్చయం ఎవరూ మార్చలేక పోయారు. 


ఆయన చెరసాలలో ఉండగా (పాణం వదులుతాడేమో అనే భయంకొద్దీ 
(పభుత్వం గాంధీజీ ఉపవాసం మొదలుపెట్టిన తొలిరోజునే విడుదలచేశారు, 


. ఉపవాసం ఆయనకు 21 రోజులు నిరంతరాయమైన (ప్రార్థనగా కొనసాగింది. 
ఆ ఉపవాసం, కులభేదాలతో కరడుకట్టిన సనాతన హిందూ హృదయాలను 
సిగుతో చలింపజేసి, వారు మతపూర్వకమెన కట్టుబాట్లను సడలించేటట్లు తోడు 

౧ య్‌ లు ౧ య 
పడింది. 


గాందీజీ స్వరాజ్యంకోసం చేసిన పోరాటంతోపాటు అంటరానితనం రూపు 
మాపడానికి _పచారం కొనసాగిస్తూ వచ్చాడు. ఆయన దృష్టిలో స్వాతంత్యం 
అంటే మూఢవిశ్వాసాలనుంచి, అజ్ఞానంనుంచి, విదేశీయుల (పాబల్యంనుంచి 
విము కి! 





A, yt భారత పజల ఏకై కనాయ 
hn ff కుడుగా గాంధీజీ అందరి హృద 


a f గ; Pik | | . 
పై 7 గ లో యాలను ఆకరి చాడు. ఇంతకు 
NR) త 


లనీ 





పూర్వం ఇంతటి బహుముఖ 
_పజ్ఞాళాలి జాతీయ నాయక 
త్వాన్ని నిర్వహించలేదు. చదు 
వడం (వాయడం కూడా రాని 
కోట్లకొలది జనులంతా ఆయన 
చెప్పినది అర్ధంచేసుకొని, 
ఆయన చెప్పినదానిని కాదన 
కుండా అనుసరించారు. 


PO Tl 
77) ళో గళ fi 





గ 





గాందీజీ సామాన్య రాజ 
కీయవాదిగా జమకట్టవలసిన 
వాడు కాదు. ఉపన్యాస (పతిభగాని, నాటకోచిత 
మెన ఆవేశాలనుగాని ఆయన వినియోగపరచ 
లేదు. చిన్న చిన్న మాటలతో, మెత్తని గొంతుతో 
సిద్ధాంతాలను నచ్చేటట్లు వివరించడం ద్వారా 
ఆయన శ్రోతలను తనదారికి తీసుకొని వచ్చేవాడు. 
సి విషయమునైనా (శద్ధగా స్పష్టంగా వివరించడం 
ద్వారాను, యు_క్రియుక్తంగా మాటాడడంద్వారాను 
ఆయన (శోతలను కరిగించేవాడు. 

సంస్కర్తగా, ఉదాత్తమైన హాస్య పయో 
గము తిలిసినవాడుగా, నీతికోవిదుడుగా, రాజ 
నీతిచతురుడుగా ఆయన తన పాత నిర్వహిం 
చాడు. రాజనీతిలో ఆయనకుగల సూక్ష్మీజ్ఞానము 
(విటిషువారినే ఆళ్చర్యపరచి, వారిలో కొత్త 
చె తన్భం కలిగించింది, 





yp | NS y) ff | స్త 
ey) Ub భో 





ఆయన ఇంగ్లీషులో మాటాడినా, (వాసినా, ఆయనభాష అ(పయత్నంగా, 
కట్టలు తెంచుకొన్న నదిలా (పవహించేది; అంతే 
కాదు (పతిమనిషికీ బోధపడేటంత సరళంగా 
ఉండేది, 















ఇంగ్లీషును కొట్టినపిండిలా గా 
స్వాధీనపరచుకొన్న భాషావేత్త 
గాంధీజీ. ఆడంబరత 
ఎ౦తమా (లే 0 
లేకుండా సరళంగా 
సాగిపోయే ఆయన 
ఇం గీ షు శ రిని 
క్రైస్తవమత (గంథ 
మె న బై వీలు 
శెలితో సమానంగా 
పోలుస్తారు. 


తన విశ్వాసాలను పరీక్షించకోవడానిక్రీ తన సిద్ధాంతాలకు (ప్రచారం కలగ 
డానికీ సత్యాన్ని గుర్తించలేకపోయినవారిని సిగ్గుపరచడానికీ ఆయన తరచుగా 
తనను తాను శిషించుకొనే ఉపవాసాలు చేస్తూండేవాడు. 

తాను ఎన్ని ఉపవాసాలు చేసినా, (పజల హృదయాలలో ఇంకా ఎంతో 
పరివర్తన కలగాలని ఆయనకు తోచింది. అందుకని, కొంతబలం కలిగాక, 
వారాల శమంలో ఉండగా, ఆయన 1939 నవంబరు 7-వ తేదీని దేశపర్యటన 
కార్య(కమం మొదలు పెట్టాడు. 
ఆయన వెళ్లి నచోటల్లా పెద్ద పెద్ద జనసమూ హాలు ఉండే సభలలో మాటాడే. 


: Es 





పక ఉక 





వాడు. కొన్ని సభలలో జనం ఆయన. 
రాకకోసం గంటలతరబడి వేచిఉండే 
వారు. పదిమాసాలపాటు ఆయన 
చాలా పల్లైలూ, పట్టణాలూ తిరిగాడు. 
(పజలు ఆయనకు ఇచ్చిన విరాళాలు 
8 లక్షలవరకు చేరినవి. అందులో 
ఎక్కువభాగం పేద రైతు లిచ్చిన రాగి 
పైసలు. తరచు స్త్రీలు తమ ఒంటిపై 
నగలు ఒలిచి ఇచ్చివేనేవారు. 
హరిజనులను సోదరులనుగా 
(పబోధిస్తూ బృందగానాలు పాడే 
వారు, సనాతన హిందువులు, హరి 
జనులు కలిసి ఒకేపం కిలో విందులు 
ఆరగించేవారు. విద్యాసంస్థలు హరి 
జనులకు ఉదిత విద్యాదానం చెయ్య 
డానికి అంగీకరించినవి. బడులలోనికి, 
గుడులలోనికి హరిజనులను ఆదర 
పూర్వకంగా ఆహ్వానించారు, 
హరిజనులు తమ నిత్యజీవితంలో 
పరిశుుభత అలవాటు చేసికోవాలని 
గాందీజీ (గహించాడు. అప్పుడే వారు 
మిగిలిన సంఘంతో ఐక్యం కౌవడానికి 
వీలుగా ఉంటుంది. ఆయన వారికి 
ఆరోగ్యకరమైన పద్దతిలో జీవించడం 
ఓపికగా నేర్చాడు. ఆయన ఒకరోజున 
మరుగుదొడ్డుళు భ్రపరిచేవాడు.మరొక 
రోజున హరిజనుల పవేశానికి అను 
వుగా దేవాలయాలను తెరిపించేవాడు. 





ఈ కార్య కమంలో ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొనవలసి 
వచ్చింది. ఒక్ట్‌క్కసారి హరిజననాయకులకే ఆయనపై అనుమానాలు వచ్చేవి. 
అయినా, ఆయన వెనుకంజ వెయ్యకుండా తన నిర్మాణకౌర్య కమం కొన 
సాగించాడు. దేశంలో ఒక కొత్త భావసంపద వ్యాపించసాగింది. 

1994 జనవరినెలలో వీహారు భయంకరమయిన భూకంపంవల్ల చాలా నష్ట 
పోయింది. వేలకొద్దీ జనం చనిపోయారు. [గామాలలో చాలామంది ఇల్లూ 
వాకిలీ లేని (పజకి సహాయంగా ఇళ్లూ, రోడ్లూ, ఇతరవసతులూ తిరిగి కట్టించ 
వలసి వచ్చింది. ఆ దృశ్యాలను దర్శించిన గాందీజీకి తాను సాధించదలచు 
కొన్న మార్పుఅంతా భారతీయగ్దా మాల పై కేం దీకరించాలని ఆనిపించింది. 

ఆయన అక్టోబరులో కొంగను సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి, తాను గ్రామ 
షునర్నిరాణ కార్యక్రమంలో పూర్తిగా మువిగిపోయాడు. ఈ పనికి వార్టాలోని 
కొత్తఆ్మ శమం కేందం ఆయింది. వినోబాభా వే, మహ చెవదేశాయి, మీరాబెకా, 
కస్తూర్చాల తోడ్పాటుతో ఆయన (గామీణపరి శ్రమలను నెలకొల్సి, రహదారులు 
శు భంచేయించి, చెత్ర పారవే నే గోతులను తవ్వించాడు. 

23 





ఆయన (పోత్సాహంతో డిసెంబరు నెలలో 
1936వ సంవత్సరపు కాం గెసుమహాసథను ఫెయిజ్‌ 
పూర్‌ (గామంలో జరిపారు. జవాహర్‌ లాల్‌ న్మె హూ 
కౌం గెస్‌ అధ్య తడు అయాడు, ఇదంతా గామ పున 
ర్నీరాణ కార్య కమానికి బాగా దోహదం చేసింది, 
—_ 
1997లో జరిగిన ఎన్నికలలో కాం గెసుపారీ క 
(టు (a 
అఖండ విజయాలు లభించాయి. ఏడు రాష్ట్రాలలో 
కాం గెసువారే అధికసంఖ్యలో ఎన్నిక అయారు. ఆ 
తర్వాత పదకొండింట తొమిది రాష్ట్రాలలో కాం గన్‌ 
లే N= 


ఓ 


(పభుత్వాలు ఎర్చడ్డాయి 

గాంధజీఎన్నో సం స్రరణలను సూచించాడు. విద్యా 
విధానంలో దేహ శ్రమ కలిగించే పనులనుకూడా చేర్చా 
లని ఆయన ఆదేశం: వారాలో సమావేశమయిన 
అఖిలభారత విద్యా పణాళికా నిర్ణతల సభ గాందీజీ 
ఆశయాలను ఆచరణలో పెట్టడానికి అంగీకరించారు. 





ఆసమయంలో మళ్లీ ఇంకొకసార్ర 
ఆయన ఆరోగ్యం చెడి, బొంబాయిలో 
వి.శాంతి తీసుకోవలసివచ్చింది. 
అప్పుడు ఆయన జుహు సముద్ర 
తీరాన పీల్లలతో సరదాగా ఆటపాట 
లలో కాలక్షేపం చే నేవాడు. 
తరువాత సరిహద్దు రాష్ట్రానికి 
వెళ్లడం ఆయనకు ఎంశ్లో ఉత్పా 
హాన్ని కలిగించింది, సరిహద్దుగాంధి 
అని పేరుపొందిన గఫార్‌ భాశా నాయ 
కత్వంకింద ఆ రాష్ట్రంలోని కొండ 
జౌతి పఠానులు పూ ీగా అహింసా 
(వతం స్వీకరించి ఎ్మరచొక్కాలవారు 
(రెడ్‌ షర్టు) ఆను పేర ఒక శాంతి నైవి 
కులదళాన్ని ఏర్పాటు చేసుకొన్నా రు, 





| 
| 

భధ ౫” | 
ఇన నాటో 

స త్‌ 
న య్‌ 








కాం_గెసుసంస్ల గాంధీజీ సలహాలను అడుగుతూ పాటిస్తూఉన్నప్పటికీ. సంస్థ 
నాయకత్వంలో మార్పులు వచ్చాయి. గాంధీజీ దేశంలో ఇతర సంఘటనల పైకి 
దృష మరల్చవలపివచ్చింది. స్వ దేశసంస్థానాలలోని (పజలు స్వాతం త్యంకోసం 
ఆందోళన సాగిస్తున్నారు. తగాదాలేచిన స్థలాలలో ముఖ్య మనది రాజకోట. 
అక్కడి మహారాజును ఠాకూరు అంటారు. ఇతర మహారాజులు ఆయనకు 
చేయూత ఇచ్చారు. సంస్థాన పజల తరపున సర్లార్‌ వల్ల భధాయ్‌ప"టిల్‌ 5 
రాజకోట ఠాకూర్‌ వెనుకచేసిన వాగ్గానపు షరతులను పాటించలేదు. ఠాకూర్‌ 
అక్కడీ. పజల సహాయనిరాకరణోద్య మాన్ని కఠినచర్యలద్వారా అణిచి వేశాడు. 
సంస్థానపౌరులుకాని “దియటివారికి సంస్థానంలో (బవశాన్ని స పధించాడు. 
గాందీ బీకి ఆరోగ్యం బాగాలేదు. రాజకోట రాపురస్తుల అడుపడుచయిన 
కస్తూర్చా రాజకోటలోనవి (పజల ఉద్యమంలో చేరాలని కోరింది. ఆమెని ఆప 
డానికి చెసిన (పయత్నాలు నెగ్గలేదు. 1939, ఫ్రిబవరి స వ తేదీ ఆమె రాజకోట 
నగరంలో (వవేశించింది; ఆంస్టు అయింది. దీనివల్ల సంఘర్షణలు పచ్చు 


26" 


పెరిగాయి. మరెంతమందో జనం అరెస్టు అయారు. గాంధీజీ తన అనారోగ్యం 
సంగతి బియటకు పొక్కనీయకుండా, సద్దబాటు క్రై (ప్రయత్నించాలని రాజకోట 
వెళ్లాడు. కాని, ఠాకూరు మొండి కె త్రాడు. _పాణంపోయేవరకు ఉపవాసం చెయ్యా 
లని మార్చి 9వ తేదీని గాంధీజీ నిశ్చయించాడు. ఇది ఆయన మి తులకు, 
_ సహచరులకు, అభిమానులకు ఆదుర్దా కలిగించింది. 

మార్చి $వ తేదీని కస్తూర్చాను గాంధీజీని చూడటానికి తీసుకొనివచ్చారు, 
ఆమెతోపాటు అరెస్టు అయిన ఇతరత్తీలు అందరూకూడా విడుదల అయారో 
అని గాంధీజీ అడిగాడు. వారు విడుదలకాలేదు, అందుకని ఆయన కస్తూర్చాను 
తిరిగి జైలుకు వెళ్ళిపొమ్మన్నాడు. ఇతర స్త్రీలకు కలిగించని (ప్రత్యేక సదు 
పాయాలు స్వీకరించవద్దని ఆయన కస్తూర్చాకు చెప్పాడు, 

ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించింది. మంచినిటిచుక్కయినా లోపలికి 
తీసుకోలేనిస్టితిలో ఉన్నాడు. అంతం సమీపించిందని అనిపించింది. అప్పుడు 
వైస్‌రాయ్‌, ఇండియా (పధానన్యాయాధిపతి అయిన సర్‌ మారిస్‌ గయర్‌ను 
మధ్యవ ర్రిత్వం చేయుడని కోరాడు. అందుకు ఠాకూరుకూడా ఒప్పుకొన్నాడు, 
గాంధీజీ ఉపవాసం విరమించాడు. 








ఠొకూరు వెనుకచేసిన ఒప్పందపు షరతులను పాటించలేదని సర్‌ మారిన్‌ 
(పకటించాడు. అప్పుడు ఒక కొత్త ఒప్పందంపైని సంతకొలు పెట్టారు. 

రాజకోట రాజా అయిన ఠాకూరు ఒప్పందం షరతులను తిరిగి ఉల్లంఘించాడు. 
అంతేకాదు, గాంధీజీకి వ్యతిరేకంగా ఒక ముఠాచేత ఆందోళన చేయించాడు. 

గాంధీజీ నడుపుతున్న (ప్రార్షనసభలోకి వందలకొద్దీ జనం గుంపులుగుంపు 
లుగా నల్ల జెండాలతో నినాదాలుచేస్తూ సభను చెదరగొట్టడానికి వచ్చారు. జనం 
వేదికపైకి వెళ్ళి గాంధీజీని చుట్టుముట్టారు. గాందీజీ న్నేహితులు ఆయనచుట్టూ 
మూగి ఆయనకు రక్షణ కల్పిస్తామంపే గాంధీజీ సనేమిరా వద్దన్నాడు. “నేను 
ఇక్కడే కూర్చుంటాను - ఒంటరిగా జనం మధ్యకు వెడతాను” అని చెదరని 
మనోనిశ్చయంతో గాంధీజీ కదలలేదు. 

ఆయన లేచి నిలబడగానే వెన్నులో హఠాత్తుగా ఆపరాని నొప్పి పుట్టింది. 
ఆయన నొప్పిని మర్చిపోగానికి _ప్రార్థనాపూర్వకంగా కళ్లు మూనుకొన్నాడు. 
ఆ వెంటనే శక్తి కూడదీసుకుని ఆయన “కట్ల తెరిచాడు. ఆయన తనమి[తులతో 
తనని ఆ జననమూహపు దయాదాక్షిణ్యాలకు విడిచి పెట్టండని చెప్పినాడు. 

గాంధీజీ ముఠానాయకుడిని పిలిచి, “నేను నీ చెప్పుచేతలలో ఉన్నాను; 
నీ యిష్టం” అని చెప్పాడు. అక్కడిజనం హృదయాలలోని హింసాభావం 
మంచులాగ కరిగిపోయింది. గాంధీజీ తనబసకు వెళ్లడానికి ఆ ముఠానాయకుడు 


28 


ఆసరా ఇస్తానన్నాడు. ఆ సాయంత్రం గాంధీజీ తనని కొట్టడానికివచ్చి నమనిషి 
బుజంమీద చేయివేసుకుని తోవపొడుగునా నడుచుకుంటూ బస చేరాడు. 

1939 నెప్టెంబరులో రెండవ (పపంచయుద్ధం మొదలయింది, దేశంలోని 
(పజానాయకులతో సం పతించకుండానే వైన్‌రాయ్‌ ఇండియా యుద్ధంలో 
పాల్గొంటుందని (పకటించాడు, జర్మనీదౌర్షన్యం ఖ౦డించవలిసిందే కొని, 
యుద్ధంలో పాల్గొనడానికి నిశ ఎయించవలసినవారు ఇండియా (పజలే అని 
కౌంగెనువారు (పకటించారు. 

స్వతంత్రభారత దేశం మ్మాతమే తన ముందుగతిని దిద్ది తీర్చుకోగలదని 
స్పష్టపరిచారు దేశనాయకులు. (బిటినుకు యుద్ధంలో సహాయంఆంట్లూ కావల్సి 
వ నే ఇండియాకు సిసలయిన స్వాతం త్యం ఇచ్చితీరాలన్నారు, 1940 ఆగస్టులో 
వె స్‌రాయ్‌, తమరాజ్యాంగవిధానాన్ని తయారుచేసుకునే హక్కును భారతీయుల 


న శన 


ల 


“ual 














కిసామని వాగ్గానంచేశాడు. అయితే, ఆ 
రాజ్యాంగం సంస్థానాల పాలకులయిన . 
మహారాజులకు, ముస్తిములకూ కూడా 
ఒప్పుకోతగిగదె ఉండాలన్నాడు. దేశనాయకులు ఆ వాగ్దానాన్ని తిరస్కరించారు. 

అక్టోబరులో గాంధీజీ ఒక సత్యాగహం (పారంభించాడు. పెద్దలైన నాయకు 
లంతా అరెస్టుకాగా నే, జనం తండోపతండాలుగా సత్యా గహంలో చేరారు. ఒకే 
నినాదం దెశంఅంతటా మారుమోగింది : ““బిటిషువారి యుద్ధ పయత్నాలకి 
మనం మనుష్యులద్వారాగాని, ధనరూపంగాగాని సహాయం చెయ్యడం తప్పు. 
అహింసాత్మక సహాయనిరాకరణద్వారా యుద్ధయత్నాలను నిరోధించడ మే 
మనం చెయ్యతగిన పని.”' యడ 

కొన్ని నెలలలోనే 20,000 మందికి జైలుశిక్ష పడింది. ఒకసమయంలో 
ఒకేసారి 14,000 మంది జైలులో ఉన్నారు. 

జపానువారి దురా|క్రమణభయం ఇండియా సరిహద్దులకు దరిదాపుగావస్తున్న 
సమయంలో |చబిటిషువారు మనవారితో ఏదో ఒక రాజీనిర్ణ యానికి రావాలని 
నిశ్చయించుకొన్నారు. 1942 మార్చిలో (బిటిషు మర్మ తివర్గసభ్యుడయిన 
సర్‌ స్టాఫర్తు (కీష్స్‌ను కొత్త రాజీసూచనలతో భారతీయ నాయకులతో రాయ 
న. పంపారు. కాని రాయబారాలు పూరి రిగా విఫలం అయినవి. 
30 


గాంధీజీ ఇలా అన్నాడు: "“బిటిమ (పభుత్వం [కిప్స్‌ద్వారా పంపిన రాజీ 
సూచనల వివరాలనుగురించి వదంతు లేవో విన్నాను గాని, లోపల ఏముందో 
చూడలేదు. అతడు ఆ పతాలను నాకిచ్చాడు. వాటిని నేను చూచాయగా చదివి 
ఆతనితో ఇలా అన్నాను : “మీరిచ్చేది ఇంతమాత మే అయితే మీ రెందుకయ్యా 
ఇక్క_డికిరావడం? మీ దేశానికివెశ్లే మొదటివిమానం ఏదో తెలుసుకొవి, వెంటనే 
వెనక్కు వెళ్లమని నా సలహో' అని. దానికి (కిప్పు “మీ సలహాను పరిశీలిసాను" 
అని జవాబిచ్చాడు. 

ఇతరనాయకులుకూడా ఆశాభంగం పొందారు. ఈకొ త్త పథకంద్వారా 
ఏ ధారతీయసంస్థానాని కై నా రాష్ట్రానిక్రెనా కొ త్రరాజ్యాంగాన్ని నిరాకరించే 
హక్కు. ఇచ్చారు. దీనివల్ల ఇండియా శాశ్వతంగా ఎన్నో ముక్కలుగా విభ కం 
అయిపోయి ఉండేది. అంతేకొకుండా దాని(పకారం (పభుత్వం పూర్తిగా 
భారతీయుల వశంలోకి రాదు. 

ఈసమయంలోనే గాందీజీకి “కిట్‌ ఇండియా” తీర్మానం తట్టింది. ఈ సందర్భం 
గురించి ఆయన తరవాత ఏం [వాళశాడంటే, -''కిష్స్‌ రాయబారం ఫలించక 
పోవడంవల్ల నా కీ అభిప్రాయం కలిగింది. అతడు వెళ్లాడో రేవో, ఈ అభిప్రాయం 
నన్ను అదేపనిగా పట్టుకొంది. మొదట నాకు ఏం అనిపించిందంటే, - (క్రిప్స్‌ 
వె ఫల్యానికి మనం తగిన జవాబు ఇయ్యారలి” - అని. 

1942 జూలై 14వ తేదీని కాంగెన్‌ కార్యవర్గసభ వార్ణాలో సమావేశమై, 
“కిట్‌ ఇండియా” (ఇండీయా 
వదిలి వెళ్లిపోండి) తీ రానాన్ని 
ఆమోదించింది. తీర్తానం ముసా 
యిదా గాంధీజీమే తయారు 
చేశాడు. 

ఆతీర్మాసం (పకారం ఇండి 
యాలో ;బిటిష పరిపాలన 
వెంటనే అంత౧కావాలి. కాక 
పోతే తమ సృయంపరిపాలన 

ప 





1920 నుంచీ కార్యగెసువారు తమ అహింసాత్మకమైన పోరాటంద్వారా కూడ 
దీనుకొన్న (ప్రజాభిప్రాయం తోడ్పాటుతో పెద్ద ఉద్యమం నడిపిస్తారు, 

ఆగస్టు 8 వ తేదీని బొంబాయిలోని గోవాలియా టాంక్‌ మైదానంలో అఖిల 
భారత కొం గెను కార్యవర్గం సమా వేశమయి, క్విట్‌ ఇండియా తీర్మానాన్ని 
పూర్తిగా ఆమోదించింది. ఆహీంసాత్మకంగా పెద్ద పెట్టున దేశం అంతటా 
(పజరి ఉద్యమం (పారంభించాలని ఆ సభవారు (పకటించారు. ఉద్యమం 
గాంధీజీ నాయకత్వంలోనే సాగుతుంది, 

గాంధీజీ ఆ సభలో అన్నమాటలు : “ఈ ఉద్యమంలో నెను మిమ్మల్ని 


ముందుకు నడిపించడం మీ నేనాధిపతిగా కాదు; మీ అధికారిగా కాదు; మీ 





కందరికీ వినయపూర్వక వేవకుడుగా మాత్రమే ! అందరిలోను ఎవరు ఎక్కువ 
వేవచేస్తారో అతడే నాయకుడు!” 
అది ఒక గొప్పనమయం-_ భారత దేశ చరితయే మలుపు తిరిగిన ఘట్టం ! 
నాయకులంతా గోవాలియా టాంక్‌ మెదానపు సభలో పాల్గొన్నారు. కాం న్‌ 
మంచి అంతకుముందు రాజీనామా ఇచ్చిన కొందరుకూడా కలిసి, కౌంగెన్‌ సంస 
అంతా ఒక్కటిగా చేరి పోరాడి, స్వరాజ్యం సంపాదీంచడానికి సిద్ధంగా ఉన్నది. 
నభ ఆవరణకి బయట పెద్ద జనసమూహం గుమిగూడి ప్రద వాతావరణం 





శ్‌ 


గ 
గి 
y 






(| 


¥ 
కా 
( 
His 
a 
= 


| y= EF ry. be 


Pm — శక్‌. క 
ష్‌ అ we! = por Fr | Py 
క్‌ గ క్ష్‌ Tas Cra ar క్‌ ul శే కల 
a ఇ a ర్ట 
శ షత. 


అ క జ 
ఉక ఈ 
న. 


రో ల్‌ 
ళ్‌ జ | నీ లా 
| ల్ల Pe We aa ఇ: హ్‌; 
క్ష స ట్ర న 3 స్‌ 
| స yeu స CY ర్ట స 
Jim క. 





గ గ ఇ 
' 


ipl. | 
Pr lnesT 





అంతటా ఉదేకంతో కుతకుతలాడుతోంది; జాతిజాతి అంతా ఏం జరగటోతూ 
ఉందనీ ఉరూతలూగిన సమయం ఆది. 

జనసమూహం నాయకు అందరికీ జేజేలు చెప్పి, వారు ఏది చెపితే అది 
చెయ్యడానికి సిద్ధంగా ఉంది. గాంరీజీ=వారికి ఉద్యమం మొదలు పెట్టండని ఇంకొ 
ఆదేశం ఇయ్యలేదు. కాని, (బిటిషు పభుత్వం, వారీని శాంతంగా ఉండనియ్య 
లేదు. జనాన్ని భయపెట్టి, చెదరగొట్టడానికి, కారణం లేకుండానే జనంలోకి 
బాష్పవాయుస వచ్చే బాంబులను పేల్చారు. ఉద్యమంలో పాలొనటోయే వారికి 
జరుగబోయే మర్యాదలు ఎలా ఉండగలవో ఈ సంఘటనద్వారా తెలిసిపోయింది. 

ఆ మరునాటి ఉదయమే (పభుత్వం గాందీజీని, కౌర్మగెసుకు చెందిన (పముఖి 
నాయకులను అరెస్తుచేసింది. గాంధీజీని పూనాలోని ఆగాఖాకా భవనంలో 
ఉంచారు. ఆయన అక్కడ ఖై దిగా రెండేణ్ల గడిపాడు. కస్తూర్చా కూడా 
ఆయనతోనే ఉందీ. 

గాంధీజీ అరెస్టువార దేశంలో వ్యాపించగానే పెద్ద విప్లవం (తిరుగుబాటు) 
జరిగింది. ఆ తిరుగుదాటులో దౌర్జన్యవాదులు, కొం గెసువారుకొనివారు 
పాల్గొన్నారు. చేతిలో ఏ ఆయుధమూలేని జనుల గుంపులను పోలిసులు చావ 
బాదారు. విచ్చలవిడిగా తుపాకిగుండ్లు వదిలారు. పట్టుబడ్డ 'విప్తవవీరులను 
స ట్ల 











కొరడాలతో క్రూరంగా కొట్టి, విచారణలేకుండా నేలమాళిగజై శ్లలో పార వేశారు. 

నాయకులు అరెస్టుకాగానే దేశంలో జరిగిన కల్లోలాలకు కాంగ్రైసూ, గాందీజీ 
కారణం అని భావించింది (పభుత్వం. ఇది ఆసత్యమని గాంధీజీ వైన్‌రాయ్‌కి 
(వాస్తూ, దేశంలో శాంతి నెలకొల్పడానికి వీలుగా తమ అందరినీ విడుదల 
చెయ్యమని కోరాడు. దానికి వైన్‌రాయ్‌ జవావియ్యలేదు. 


ఇ 


Th ig ఆ. NAL, AAD శ 4 స్తీ 
ళా EE a / (1 ( M7 i /| (నీ న 4 3 ష్‌ | |) 5 న 4 శ 
wey, I ry (| | న్‌ / కో | / స ల / Tr. 

|! శ ం క్‌ మ = | ( |" గ J గ కవ [gn బో 

' ప | థై He i న 


ef గః 
3 ల. L » | 





ఆ తర్వాత మళీ డిసెంబరులో (వజిలకు నిజాన్ని తెలియజెయ్యమనీ, అలా 
చెయ్యకపోతే, తాను సత్యా గహం చెయ్యవలసి వస్తుందనీ (వాశాడు. ఉపవాసం 
ద్వారా దేహాన్ని బాధింపజేనుకోవడమే ఆ సత్యాగహం! 





“చనిపోయేవరకు ఉపవాసం చెయ్యగోరటం లేదు నేను; భగవంతునికి ఇష్ట 
మైతే, ఈ ఉపవాసపరీక్షలో నెగ్గడమే నా ఆశయం” అన్నాడాయన, 
1040, ఫ్రిబవరి 18=-వ తేదీవి ఉదయపు ఆల్స్బాహార౦ం కొగానే ఆయన. 


న్‌ 5 


గ 
కలా స టం 
1. (4) 


1, 1 
"| 
| 


| bya 

(|i 
| I 
Ik: 
॥|, 


|. 


| 


బ్‌ 


i 
' 
| 
' 





21రోజుల ఉపవాసం ఆరంభించాడు. ఆయన అనారోగ్యం ఆందరికీ ఆదుర్తా 
కలిగించింది. నిద సరిగా లేక,. ఆయన బాగా నీరసించి పోయాడు. రెండు 
రోజులు కాగానే ఆయన (పాణాలు నిలవవేమో అని వైద్యులు భయపడ్డారు. 


దేశంఅంతటా (పజలు అసమ్మతి ఊరేగింపులూ, (పార్గనలూ చేశారు. 


చాలమంది పేరు కెక్కిన ఆంగ్లేయులే గాంధీ జీపట్ల | బిటిషుపభుత్వపువె ఖరిని 
ఖండించారు. ఇంగ్లండ్‌ రాజు మంతివర్ల సభ్యుల మానసిక దౌర్బ్చల్యాలను 
బెర్నార్డ్‌ షా (కవి) విమర్శించాడు. స్వరాజో్యోద్యమసత్యా_గహులపైని 
(పభుత్వపు పోలీసుచర్యలను చర్చిల్‌ మాతము సమర్థిస్తూ వచ్చాడు. 

అధికార సమాచారం (పకారమే పోలీసుల తుపాకీ కాల్పులు 470 సారులు, 
మిలిటరీ వారి కాల్పులు (7 సార్లు జరిగాయి. 1942 డిసెంబరు వరకు (0,000 
మంది భారతీయులు అరెస్టు అయారు. 1949 ఫిబవరి నాటికి 19.000 మంది 
ఇంకా జైళ్లలో ఉన్నారు. అందుకే ఈ _పభుత్వచర్యలను గాంధీజీ “సింహ 
దౌర్జన్యం” అని వర్ణించాడు. 

అందరికీ ఊరట కలిగించిన విషయం ఏవిటంకే గాందీజీ ఉపవాసంనుంచి 
బతికి బయటపడడ మే. మార్చి 4వ తేదీని కస్తూర్చా ఇచ్చిన గారింజరసం 
{తౌగి, ఆయన ఉపవాసం విరమిఎచాడు. 


1943 రెండవసగంలో బెంగాలురాష్ట్రంలో భయం 
కరమైన :రవు వచ్చింది. జనం 15 లక్షలమందిదాకా 
చనిపోయారు. గాంధీజీ బెంగాలులోని ఆకలిగొన్న 
“స... టపజిలకు నేవచేస్తానని (ప్రభుత్వానికి తెలియజేశాడు. 

. కోనీ (పభుత్వం ఆయన్ని విడుదల చేయలేదు. 


ఆగాభాకాభవనంలో గాందీజీతోపాటు ఖిదీగా ఉండిన 
కస్తూర్బా చావుబతుకులమీద ఉంది. నవంబరులో ఆమెకు 
రెండుమూడుసార్లు గుండెజబ్బు చేసింది. అయినా 
(పభుత్వం ఆమెను విడుదల చెయ్యదలచుకోలేదు. 








1944 ఫ్రిబవరి 22 వ తేదీని 
5 ఏళ్ల కసూూర్చా చనిపోయింది. 
గాంధీజీతో 60 ఏళ్లపాటు విడవకుండా 
కొప్పరంచేసిన కస్తూర్చా అనాధారణ 
శ్తీ. ఆమె చెరసాలలో ఉండగా చని 
పోవడం దేశం అంతటా ఊ( దేకం 
కలిగించింది. ఆగాభాకా భవనం ఆవర 
ణలో వందలకొద్దీ మితులు ఆమె 
_ అంత్య క్రియలకు సమావేశమయి, 
ఆమె ఆత్మకు జోహారు లర్బించారు. 

కస్తూర్భాయెడల (పజలు తమరు 
గల (పగాఢమెన గౌరవానికి గుర్తుగా 
కసూర్చా న్మారకనిధిని ఒకదానిని 
ఏర్పాటుచేసి, దానిని భారతీయ 


(గ్రామాలలోని స్త్రీలను, పిల్లలను ఉద్దరించడానికి వినియోగిస్తూ వచ్చారు. 

ఆ తర్వాత గాంధీజీ ఆరోగ్యం చెడింది. కొత్త వైస్‌రాయ్‌ వెవెల్‌|పభువు 
మే (వ తేదీని ఆయన్ని విడుదల చేయించాడు. 

కొంతకాలం వి శాంతి తీసుకొని ఆరోగ్యం బాగుపడాక, గాంధీజీ | బిటన్‌, 





భారత దేశాల సంబంధాలను గురించి 
వై స్‌రాయితో సంభాషణలు (పారం 
భించాడు. ఆ సందర్భంలోనే కాం గన్‌ 
పక్షనికీ, ముసి ంలీగుకూ, ఉభయు 
లకూ సమ్మతమయే ఉమ్మడిపథకం 
ఒకటి తయారుచెయ్యడానికి గాంధీజీ 
మహమ్మదలి జిన్నాతో సంభాషణల 
ద్వారా (పయత్నించాడు ఈ సంభా 
షణలలో ఆయనకు చక్రవర్తి రాజ 
గోపాలాచారి సహాయంచేశాడు. ఈ 

39 


నంభాషణల ఫలితంకోసం ఇండియా (పజ 
లంతా ఆ(తంగా ఎదురుచూశారు. దేశం 
భవిష్యత్తు ఆ ఫలితంపైని ఆధారపడి ఉంది. 
ఆ సంభాషణలవల్ల కొంత ఫలితం సాధించ 
గలిగారు. 

సంపతింపులు చాలా జరిగాయి. ముస్తి౦ం 
లీగు తరపున నాయకుడై న మహమ్మదలీి 
జిన్నా పాకిస్తాన్‌ అనే (పత్యేకరాజ్యం 
కావాలని పట్టుపడుతూ వచ్చాడు. 

1916 మార్చిలో ఇండియా భవిష్య, దాజ్యాంగం తయారుచేసుకొనేటందుకు 
సహాయపడడానికి (బిటిషు పభుత్వం ముగ్గురు (విటిషు మంతివర్ల సభ్యులను 
ఇండియాకు పంపింది. (కేబినెట్‌ మంతుల రాయబారం.) 

దానిఫలితంగా 'నెప్టైెంబరు 2 వ తేదీని జవాహర్‌ లాల్‌నెహూ (పధాన 
మంతిగా తాత్కాలిక కేంద పభుత్వం ఏర్పాటు అయింది. అడుగడుగునా 
గాంధీజీ సలహాలు తీసుకుంటూనే ఉన్నారు. 

ఆ (పభుత్వంలో సభ్యులు కాదగ్గ ముస్తిం మం. తులను తామే పేర్కొానా 
లని ముస్తింలిగు పట్టుపట్టింది. (కాంగెస్‌ వారు అందుకు ఒప్పుకోనందువల్ల ) 
ఆ తాత్కాలిక్టపభుత్వంతో సహకరించడానికి జిన్నా నిరాకరించాడు. ఆగస్టు 18వ 
తేదీని (పత్యక్షచర్యాదినంగా పాటించాలనీ, సెప్టెంబరు 2 వ తేదీని నల్ల జెండాల 








ద్వారా తమ వ్యతిరేకత (పకటించాలనీ 
ముస్లి ౦లీగువారు నిర్ణయించారు. 1| 


ఆగస్టు 16వ తేదీని కలక తాలో కల 
హాలు చెలరేగి 5000 మంది (పజల 
పాణాలు పోయాయి. అల్లరులు దేశంలో 
ఇతర |పాంతాలకుకూడా వ్యాపించాయి. 
అల్ల రులు జరిగినచోట శాంతి చెలకొల్ఫ 


డానికి గాందీజీ కలక తా వెళాడు. 
=== na) 


ఆ తరవాత ఏవో కొన్నిషరతులపెని 


టి 

్ల Yr 

ian 
సన . 


1... , hs న i 
FNS “ఉప + we 
| వ 3 rh, a 7 గ 


Vt Ay 


‘ [| గ న్‌ 
| “ WE ఓ ఇ ల 
( ట్‌ శ ల్‌ ర గ్గ ' 
ల న, ల i గీ! ( 
జొ గ 


1 
wT 
3) 


ళో 

క! 
yy స Lin ff 
| he IN గ 


ఇ 


[ 








[| 


Cad 
లో 
"a 
జ fl sr 
ఖ్‌, క wu ప్‌ న్ని 


NS 
సై, 





గాంధీజీ కలకత్రాలో ఉండగా, బెంగాల్‌లోని నవఖాలీ, తిప్పెరాజిల్లాలలో 
హిందువులు మతదౌర్జన్యాలకు గురి అయ్యారని విన్నాడు. ఆ హింసాకాండ 
(గామాలలో జరిగినందుకు ఆయన ఎంతో బాధపడ్డాడు. ఈ మతవిద్వేషాలు 
(గామాలలో చొరబడ్డాయంటే జాతికి వినాశకరమనీ ఆయన భయపడ్డాడు. 

ఆరోగ్యం అంత “బాగాలేకపోయినా, గాందీజీ నవథాలీ వెళ్లాడు. ఆయన 
[946 నవంబరు, 1947 మార్చినెలలమధ్య 49 (గామాలు పర్యటించాడు. 
తరచు కాలినడకనే (పయాణించేవాడు; అక్కడ జరిగిన హింసాకొండకు 
(పాయళ్చి తంగా ఆయన చేసినది తపోయా(త ! 

వీహారులోకూడా మతవర్గాలమధ్య కలహాలు జరిగాయని తెలిసి, బాపూ 
అక్కడ హింసపాలయిన ముసి ములకు సహాయంచెయ్యడానికి వెళ్లాడు. 

1945 ఆగస్టు 6 వ తేదీని "జపానులోని హిరోషిమాలోను, ఆగస్టు 9 వ 
తేదీని నాగసాకీలోను ఆటంబాంబులు వేశారు. బాంబునుంచి పైకిలేచిన గొడుగు 
వంటి మేఘం ఆకాశంలో మైళ్లకొద్దీ ఎత్తున పై కెగిరి చుట్టుపక్కల 200 మైళ్ళ 
దాకా కనబడింది. ఆ రెండు నగరాలూ పూర్తిగా నాశం అయిపోయి, జపాను 
వారు మి(తరాజ్య ని న్యాలకు లొంగి 
ఫోయారు. 

"అహింస ఒక్కటే = (పపంచంలో 
మిగిలింది. ఆటంబాంబు నాళంచెయ్యలేని 
శక్తి అంటూ ఏదయినా ఉంట అది 
అహింసే” అని గాంగీజీ (పకటించాడు. 

(పపంచంలోని గొప్ప విజ్ఞానశాస్త్ర 
వేత్తలలో ఒకడయిన ఆల్బర్ట్‌ ఐన్‌ స్టయిన్‌ 
గాందీజీని ఏమని కొనియాడాదో 
తెలుసా? “కొన్నితరాలు గడిచాక, - 
రక్తమాంసాలుగల ఇటువంటి దివ్యమాన 
వుడు ఈ భూమిపై తిరుగాడిన విషయం 
నమ్మడానికి వీలులేదని చెప్పుకొంటారు 
జనం" అని 








1947 మార్చి ఏవ కిని ఢిల్లీలో జరిగిన ' అంతర్జాతీయ ఆసియా బాంధవ్య 
మహాసభిలో ఉపన్యసింపుమని గాంధీజీని కోరారు. ఆసియాఖండంలోని వెరు 
వెరు దేశాలనుంచీ, సోవియట్‌ యూనియళా (రష్యా) లోని రాజ్యాలయిన 
అయిదు రిసబ్లిక్కులనుంచి _పతినిధులు వచ్చి, ఆసభలో తమలో తాము సహ 
కారము, సంబంధాలు పె:పొందించుకొనడం గురించి చర్చించారు. 

ఆ సభలో ఉపన్యసిస్తూ గాంధీజీ “భారతదేశపు నిజమైన ఆత్మను దర్శించా 
లంటే పాళ్చాత్య నాగరికత బలిసిపోయిన పట్టణాలలో కాదు సుమా-దేశంలోని 
7,00,000(ఏడులక్షల) గ్రామాలలోనే వీలుపడుతుంది. ప్రపంచంలోని గొప్పగొప్ప 
మతాల (పవ క్షలంతా, జీససు క్రైస్తుతో సహో, తూర్పుఖండం నుంచే వచ్చారు. 
అందుచేత ఈ సభలో పాల్గొన్న వారంతా తూర్పుఖండపు సందేశాన్ని సడమటి 
దేశాలలో (పచారం చేయాలి. కొన్నాళ్లపాటు మీ (పజలపై అన్యాయంగా అధి 
కారం చలాయించారు కదా అని ఆ రాజ్యాలవారిపైని మనస్సుల్లో ద్వేషం పెంచు 
కోక, మీ దేశాల విజ్ఞానాన్ని వారికి అందజెయ్యండి” అని _పటోధించాడు. 

1947 మార్చిలో మౌంట్‌ బాటకా (పభువు వైస్‌రాయ్‌ అయాడు. ఆయన 


44 


ఇంగ్లండ్‌ రాజుకు వేలువిడిచిన సోదరుడు, విక్షోరియారాణికి మునిమనుమడు. 
మౌంట్‌ బాటజ్యాపభువు, ఆయన సతీమణి ఢిల్లీ రావడంతో తమతోపాటు ఒక 
కొత్త వై తన్యాన్ని తీసుకొని వచ్చారు. ఆయన ఇండియాకు తాను వచ్చినది 
(బిటిషుపరిపాలన అంత మొందించడానికే అని వస్తూనే (పకటించాడు. 

తన్నుకలుసుకోమని ఆయన గాంధీజీని ఆహ్వానించినాడు. అప్పుడు వీహారులో 
ఉండిన గాంధీజీ-తన ప్రయాణానికి వై! వెస్‌రాయ్‌ ప్రత్యేకవిమానాన్ని ప ంపినాకూడా, 
మామూలుగా రైలులో మూడవకరగతిలో నే ప్రమూణంచేళాడు. ఇద్దరూ రెండు 
గంటలు చర్చించుకొన్నారు. ఆ క్షణంనుంచి వారిద్దరిమధ్యా ఒక గాఢమైన, 
విశుద్దమెన, ఎన్నడూ మరపురాని మె(శతి ఏర్పడింది. పన్నె౦డు రోజులలో 
వారిద్దరూ ఆరుసార్లు సమావేశం అయ్యారు. 

మంట్‌ బాటన్‌ దంపతులకు గాందీజీ అం పే ఎంతోగౌరవం. గాందీజీకి వారంటే 
పరమవిశ్వాసం; (బిటిష్‌ సా(మాజ్యం నష్టపోయినా ఈ వెన్‌రాయ్‌ మా(తం 
ఇండియాకు నిజంగా సహాయం చెయ్యడానికే వచ్చాడని గాంధీజీ (గహించాడు. 

గాందీజీ | గహించింది యథార్గమే. అయితే, గాంధీజీ ముందెన్నడూ అను. 








కోని పరిస్థితులలో తనకు ఏమాతమూ ఇష్టంలేని “పద్దతిలో వచ్చింది మన 
స్వరాజ్యం. కాం గెసువారి కోరికా, ముస్తింలీగువారి కోరికా పరస్పరం వ్యతిరే 
కంగా ఉండడంచేత దేశాన్ని రెండుభాగాలు చెయ్యవలసి వచ్చింది. గాందిజీ 
ఎందరో నాయకులను కలుసుకున్నాకూడా లాభం లేకపోయింది. 

పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాలను విభజించడంద్వారా పాకిసాళా ఏర్పాటు చెయ్య 
డానికి కాం_గెసుపకీం ఒప్పుకొన్నదని గాంధీజీ ఒక (ప్రార్థన సభలో | ప్రకటించి, 
దానిని గురించి సొంత అభ పాయం ఇలాగ వెల్లడించాడు : ““ఇండియాను 
ఎవిధంగా అయినాసరే విభజించడం నాకు సమ్మతం కౌదు.... దేవుడుతప్ప 
వేరెవ్వరూ నన్ను అలాటి నిర్ణయానికి సమ్మతించేటట్లు ఒత్తిడి చెయ్యలేరు;. 
ముస్ఫయిరెండు సంవత్సరాలుగా పడిన శ్రమఅంతా బూడిదలోపోసిన పన్నీ 
రయింది. ఆగస్టు 15-వ తేదీన జరిగే ఉత్సవాలలో నేను పాల్గొనలేను--_''అని. 

గడియారం అర్గరా(తి 12 గంటలు కొట్టింది. భారతభూమి పైని నవోదయపు 
అరుణకౌంతి (పసరించింది. అది 1947 ఆగస్టు 15-వ తేది నూటతొంభె యేళ్ల 
నుంచి | బిటిషుపరిపాలనలో ఉండిన భారతదేశం స్వతం(తరాజ్యం అయింది. 


46 


న్యూ ఢిల్లీలోని పార్ల మెంటు భవనపు విశాలమైన 
హాలులో మౌంట్‌ బాటజ పభువు ధారత దేశపుస్వాత౦ 
(త్యావ్ని (పకటించే అధికారష్మ తాన్ని చదివాడు. అది 
అయివవెంటినే ఆనందపూరిత మెనజయజయధ్వానాలు 
చెలరేగాయి. ఫిరంగులు (పేలాయి. (పార్గనాలయా 
లలో గంటలు (మోగాయి. ఆ చారి(తిక సంఘటనకు 
దేశమంతా మంగళవాద్యాలతో స్వాగతం చెప్పింది. 

“పపంచం నిదపోతున్న సమయంలో భారత 
దేశం_ కొ త్తజీవితంలోకి మేలుకుంది” అన్నాడు 
(పధానమం తి జవాహర్‌ లాల్‌ నె హూ. 

ఆ శుభసమయంలో మాటాడుతూ ఆయన ఇంకా 
ఏమన్నాడంటే : ““నిర్హ్ణయించుకొన్నపకొరం శుభ 
దినం వచ్చింది - విధి నిర్ణయించిన దినం అది - దీర్గ 
కాలం నిదలో, విము క్రిపోరాటంలో గడిపిన భారత 
దేశం మేలుకొని, దృఢంగా, స్వితంత్రమై, స్వపరి 
పాలనలో మళ్లీ గౌరవంగా నిలబడగలిగింది....” 

“ఇది మనకూ, ఆసియాఖండానికంతకూ, (పపం 
చానికంతకూ కూడా జీవితమార్గాలను కొ తగా దిద్ది 
తీర్చే సుముహూ ర్హం.... 

“మనచుట్టూ మబ్బులు కముక్‌ ని ఉన్నప్పటికీ, మన 






















లా. 


Ui || (|: i 


i il iil 
bn 1 


Minn 





తోటి పజలు చాలామంది విచారంలో మునిగిఉన్న ప్పటికీ, ఎన్నో క్లీ ష్టసమస్యలు 
మనని ముంచె త్తిఉన్న ప్పటికీ, ఈ స్వాతం త్యం మనకు ఆనందదాయకం :.... 

“భారతదేశపు సనాతన సత్సంపదాయం మనిషిగా అవతరించిన గొప్పవ్య క్తి, 
స్వాతం(త్యపు కొగడాతో మనచుట్టూ మూగిన అంధకారాన్ని పారదోలిన 
మహాత్ముడు, మన స్వాతంత్యభవనాన్ని నిర్మించిన మహాశిల్చి, మన జాతి 
పితయెన గాంధీజీకి ' కృతజ్ఞతతో వందనం చెయ్యడానికే ఈనాడు మన 
మనస్సులు ముందుగా పరుగు పెడుతున్నాయి. 

“ఆతరువాత, ఒకరి మెప్పుకోసంగాని, ఏ బహుమానంకోసంగాని ఆశించక 
ఇండియా స్వాతం త్యంకోసం పోరాడి _పాణాలు కోలుపోయిన ఊరు, పేరు తెలి 
యని దేశ నేవకులయిన స్వరాజ్యయోధులను ఈనాడు మనం స్మరించి తీరాలి.... 

““పపంచంలోని వివిధజాతులకు, (ప్రజలకు మన శుభాకాంక్షలు పంపి, 
శాంతి, స్వాతం త్యము, (పజాస్వామ్యము వర్టి ల్లజెయ్యడానికి వారందరితో 
సహకరించగలమని (పమాణం తీసుకొంటున్నాము.... 

“మరి మన (పియతమమెన మాతృభూమికి, ఈ పురాతన, శాశ్వత, నిత్య 
నూతన పుణ్యభూమికి ఇండియాకు మన భ_క్తిపూర్వకమైన అంజలి జోడించి, 
. మన జీవితాలను ఆమె bs పునరంకితం చేసుకోంటున్నాము.” 

ఒక తుపాకి గుండయినా పేల్చకుండా పొందిన ఈ అద్భుత విజయానికి 
కోట్లకొలది భారతీయులు ఉత్సవాలు జరుపుకొన్నారు. దేశం అంతటా దీవ 
తోరణాలు, అలంకారాలు, కవాతులు, ఊరేగింపులు జరిపి గీతనృత్యాలతో 


48 





వినోదించారు. అంతే కాకుండా 
వెలకొలదీ పతాకో త్సవాలు 


జరిగాయి. 


ఢిల్లీలోని ష్మరకోట (లాల్‌ 
ఖిల్లా) బురుజుపెని, కాషాయం, 
తెలుపు, ఆకుపచ్చరంగుల జాతీయ 
పతాక సగర్వంగా రెపరెపలాడింది. 
ఈ అపూర్వ అవకాశాన్ని దర్శించ 
డానికి ఢిల్లీకి కోట్ల కొద్దీ జనం చేరు 
కొన్నారు. ఎ(రకోటము౦ దు 
ఎందరో జనం తండోపతండాలుగా 
నిలబడి భారత జాతీయపతౌకకు 


1 గ సు. 


ఇ 


WR . 


స 


శ 


ae . 
స 








రా 
న. గ్‌ || |] \ 


వందనం చేశారు. మళ్లీ ఇంకొకసారి నడుస్తున్న భారతజాతి చరి తకు కేంద 
స్థాన గౌరవం పొందింది - లాల్‌ ఖిల్లా: 

(పజలు ఎల్లపుడూ క్షమాగుణంతో ఉంటారు. వారి హృదయాలలో ఏ 
కోశాన్ని (బిటిషువారిపట్టి ద్వేషం లేదు. మౌంట్‌ బాటన్‌ (పభుపు భారతీయుల 
హృదయాలను చూరగొన్నాడు. వారంతా మౌంట్‌ బాటగ్‌కీ జ అని జయజయ 
ధ్వానాలు చేశారు. చేశనాయకులను స్తుతించే నినాదాలతో వేలకొలది దే 
(పజల కంఠాలు మారుమోగాయి. 


అయితే, ఒక్కమనిషి ఈ ఉత్సాహంలో పాల్గొనలేదు. అతడు ఎవరోకాదు; 
స్వాతంత్ర్య సంపాదనకు సూ(తధారుడై న గాంధీజీయే, ఆయన తనకు ఢిల్లీ 
రమ్మని వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించాడు. దేశానికి ఒక సందేశంకూడా 
ఇవ్వలేదు, ఈ ఉత్సవాల హడావిడిలో ఆయన మాతం దుఃఖంతో ముడుచుకు 


50 


పోయాడు. ఆయన ఈసంబరాలధ్వనీ 


హడావిడీ వినపడకుండా చెవులు 
మూసుకొన్నాడు. ' 


ఆయన కిప్పుడు కనబడుతూ 


ఉన్నది తౌ నిన్నాళ్లు కలగన్న 
స్వతంత, అఖండభారతం కాదు; 
రెండు ముక్ర లయిపోయిన ఇండియా. 
హిందూ మహమ్మదీయుల నడుమ 
(పేమ పెంపొందింప జయ్యడానికి 
ఎంతోపాటుపడ్డాడు; కౌని విడిపోయిన 
చెక్కలలో ఒకటి పాకినానుగా, 
ముస్లింజాతి దేశంగా రూపొందింది. 


తాను $2 ఏళ్లు పడిన (శ్రమంతా 
వృథా అయిపోయిందని గాందీజీ విచా 
రించాడు. ఆయన ఆరోజంతా ఉపవా 
సమూ, (పార్థనలతోను, నూలువడ 
కడంతోను గడిపివేశాడు. “నువ్వు 
మానవత్వం పని విశ్వాసం కోలు 
పోవద్దు. మానవజాతి మహా 
సము దం: మహాసము[ దంలో కొన్ని 
చుక్కలు మలిన మైనా, సము ద౦ 
అంతా మలినమైపోదు” అని గాంధీజీ 
ఓక మితునికి (వాళాడు. 


"a 3 
a “శ సా. 
ర. We 4 


Nig 
fly 


WM 


స్మ 
WR 
IN AN 


Er 
లో నల 
fd 
2% 














జో తో రే 





"ఓ (_పభూ, మమ్ము చీకటినుంచి వెలుగులోనికి నడిపించు” తని 
గొంతెత్తి (పార్టి ంచాడు. 

స్వరాజ్యం వచ్చాక, పంజాబులో దౌర్హన్యాలు చెలరేగాయి. కాని గాందీజీ 
కలకత్తాలో ఉండడంచేత తాత్కాలికంగా అయినా బెంగాలులో తీవమైన 
అల్లరులు జరగకుండా ఆపాడు. 

నె ప్టెంబరునాటికి హింనాచర్యలు మళ్లీ తలెత్తాయి. ఆటువంటి సందర్భాలలో" 
ఆయన ఆచరణలో పెప్టే మామూలుచికిత్స - ఒకటే _ హింసాచర్యలు ఆపక 
పోతే తన ప్రాణం పోయేవరకు ఉపవాసం చెయ్యడమే. వెనువెంటనే మార్పు 
కనబడింది. అల్ల రులకు పూనుకొన్నవారు తమంతట తాము లారీలు, కత్తులు, 
ఇతర ఆయుధాలు - అన్నిటినీ విడిచిపెట్టారు. “అక్కడి (పజలు శాంతి వాతా 
వరణంలో నుఖంగా బతకడానికిగాను ఆయన తన (వాణాలను బలి ఇయ్య 


52 





డానికి సిదపడాడు"" 
అ a 
అని ఓక కలక లౌ 
వారొాపః! తిక (పక 
~~ జ 
టించింది, 
కలక తాకు వచ్చిన 
ని పూర్తిచేసుకొని, 
నెప్టెంబరు చివరలో 
గాంధీజీ ఢిల్లీ చేరు 
కొని అక్కడ బిర్లా 
భవనంలో మకొం 


పెట్టాడు. అక్కడ 1947 అక్టోబరు 2-వ తేదీని ఆయన 78-వ జన్మదినంనాడు 
మౌంట్‌బాటన్‌, పభువూ, ఆయనసతీమణీ గాంధీజీకి తమశుభాకాంక్షలు స్వయంగా 
వెళ్లి అందజేశారు. గాంధీజీ-హిందూ సంప్రదాయం |పకారం పూర్తి మానవజీవిత 
(పమాణము 125 సంవత్సరాలు తాను జీవిస్తానని - కొంతవరకు పరియాచకం 
గాను, కొంతవరకు నమ కంగాను చెపుతూ ఉండేవాడు. ఇప్పుడాయన అంతవరకు 
జీవించడం తనకు ఇష్టంలేదని అంటూ వచ్చాడు. తాను ఇన్నాళ్ల కన్న కలలు, 
వాటితో కూడగట్టుకొన్న (ప్రపంచం కూలిపోయిన ట్లనిపించిం దాయనకు, 


'“పక్సిమ పంజాబునుంచి $7 మైళ్ల పొడవున హిందువులతో, bal 


కూడిన పెద్ద శరణార్జులగుంపు భార జ 
దేశానికి తరలి వసోందని విన్నాను. క 


ఇది తలచుకొంటే నా తల తిరిగి 
పోతోంది. ఇలా౦టి దుర్గ టన 
(పపంచంలో ఎక్కడా ఎప్పుడూ 
జరగలేదు. ఇది నన్నూ, విధిగా 


మిమ్మూ సిగుతో తలవంచుకొనేటటు 
౧ ౧ 


చేసూంది.” 
= 








na UE 
ib 


- Se, ౯ x AM 
wn Sf, చా వ్‌ క్‌ 

న్‌ Ut జర టం నో 
యాట లా! 


న! ఇ 4b. Pee: వ య క్ట కా 

క య కా em 
ORY న ce pd షె 

హన _ S| . a - ళ్‌ ; 





ఆ విధంగా గాంధీజీ ఆన్న 
మాటలు అతిశయో క్రి కాదు. ఆ 
ర్‌ మెళ్ల పొడవునా (పయాణిం 
చిన శరణార్థుల గుంపువంటివి 
ఎన్నో జనసమూహాలు దాదాపు 
ఒకకోటి, యాభైలక్షల (పజ 
తమ ఆ్తిపాస్తుల నన్నిటిని 
వదులుకొని, ఎన్నో వందల మైళ్ల 
నడిచి భారతదేశం చేరారు. వా 
రంతా ఇప్పుడు ఇల్లూ, వాకిలి, 
దిక్కూ మొక్కూ లేనివారు 
ఆయారు. పాకిస్తానులో కలిసి 
పోయిన పంజాబు (పాంతంనుంచి 
లక్షలకొద్దీ హిందువులు, సిక్షులు 
వచ్చేశారు. అలాగే లక్షలకొద్దీ 
ముస్తి ములు కౌలినడకని పాకీ 
స్తానుకు తరలివెళ్లారు. ఒకొక్క 
సారి ఇటునుంచి "అటు వెళ్లే వారూ అటునుంచి ఇటు వచ్చేవారూ (తోవలో 
ఎదురయి ఒకరినొకరు [క్రూరంగా హింసించుకొనేవారు. అలా వెడుతూ వెడుతూ, 
కలహాలతో అలసిపోయి, ఆకలికి లోనయి, జబ్బులుచేసి, ముందుకు సాగలేక 
పూర్తిగా గమ్యస్థానంచేరేలోపునే చనిపోయారు చాలామంది. మూఢాథి 
మానమూ, జాతివి ద్వేషమూ మనుష్యులకు పిచ్చిఎ_ల్రి తేలాగ చేశాయి. అయి 
నప్పటికీ గాంధీజీకి మానవత్వంమీదా, 'దేవునియెడలా విశ్వాసం తగ్గలేదు. 

ఆయన అశించినవన్నీ తలకిందులై , గుండెబద్దలై పోయేటంతటి పూర్తి 
నిరాశతో కూడిన చీకటిరోజు లవి. “ఇదంతా ఆయన ఎలా సహించాడో | 
“ార్టన నా ప్రాణాలను నిలబెట్టింది. అదే లేకపోతే ఏనాడో పిచ్చివాడిని 
ప్రయ ఉండేవాడిని. బహిరంగజీవితంలోను, వ్యక్తి కిగతంగాను నాపాలిటికి 
చెప్పుకోతగ్గ చేదు అనుభవాలన్నీ నేను రుచిచూశాను. వాటివల్ల తాత్కాలికంగా 
56 








నిరాశలో పడేవాడిని. ఆ నిరాశ 
నేను వదిలించూకోగలిగానంపే 
అది నా (పార్టన ద్వారానే సాధ్య 
మయింది. సత్యంలాగే (ప్రార్గన 
కూడానా (బతుకులో ఒక భాగం 
అయిపోయింది. నాచుట్టూ ఇంతటి 
విషాదమూ, నిరాశా అలముకొని 
ఉన్న ఈ రోజులలో నా హృద 
యంలో పరమాత్మ ఉన్న ట్రై నాకు 
తోచి ఉండకపోతే, నేను (పచండ 
ఉన్హాదిని అయిపోయి హూగ్లీనది 
లోకి దుమికివేసి ఉండేవాడిని” 
అని గాంధీజీయే అన్నాడు. 








హాంమూ ముసి ములమధ్య కక్షలవల్ల అబఒ్బటిి దాము సయ 
మనస్సు పాడయి నిరాశతో నిండిపో న. '“నిస్సహాయనస్టితిలో ఏపనీ తోచ 
కుండా ఉండే పరిస్టితినిమా_ తం నా జీవితం అంతటా ఎన్నడూ నేను సహించ 
లేదు.” అన్నా డాయన. 
ఎవరితోను సంపతించకుండా ఆయన (పాణంపోయేవరకు ఉపవాసం చెయ్య 
డానికి నిశ్చయించాడు. ఇండియకా యూసీయకాలోని హిందూ ముస్తిముల 
యొక్తా, పాకిస్తాకాలోని ముస్లి ములయొకా అంత రాతలను a 'ఈ ఉప 
వాసం ౦ చేస్తున్నానని ఆయన పకటించాడు. దానితో | (పతివ్యక్తీ ౦దిజీకి ఏమౌ 
తుందో అని భయపడి, రెండు జాతులమధ్యా సామరస్యమూ, శాంతి నెలకొల్ప 
డానికీ పాటుపడి గాందీిజీ (ప్రాణాలు నిల బెట్టడా నికి సర్వవిధాలా (పయత్నించారు. 
పాకిస్తానునుంచి ఇండియాకు బాకీఉన్న ఒక పద్దులోని మొత్తాన్ని రాబట్టు 
కొనేటందుకుగాను ఇండియా(పభుత్వం తాను పాకిస్తానుకు మరొక పద్దులో 
ఇయ్యవలసిన ర్‌ర్‌ కోట్లు రూపాయలను జమకట్టడం అ ఆలస్యం చేశారు. 
గాంధీజీ కోరిక పెని ఇప్పుడు ఆ మొత్తం వెనువెంటనే జమ కట్టి వేశారు. 


58 


ఆయన స'ఉపవాసం కొనసాగిస్తూ 
మాటాడితే మాట వినపడనంతటి నీర 
సంగా అయిపోయాడు. చిట్టచివరికి, 
అన్నిపక్షెల (పతినిధులూ సమా 
వేశమై, శాంతిసామరస్యాలను ర 
సామని (పమాణాలుచేసి నచ్చ 
జెప్పాక 7౧'౦దీజీ! సంతృ పికలిగింది. 

ప్రార్ధనలు చేశారు; ఆయ నకుఇష్ట 
మైనభ కిగీతాలుపాడారు; ఆతరువాత 
*దీజీ తన ఉపవాసం విరమించాడు. | 

వరుసతిప్ప కొండా రోజూ గాందీజీ 
(పా ర్రనసభలుచేస్తూండేవాడు. ఆయన 
ఉపవాసం అయిన వెంటనే జరిపిన 
సభలకి ఆయన్ని బసచేసిన బిర్లా భవనంనుంచి ఆవరణలోని మైదానంలోకి 
ఒక కుర్చీలో మోసి తీసుకొని వెళ్లేవారు. రెండవరోజు సభ ఆవరణలో ఒక 
పెద్ద పేలుడు వినబడింది. అది ఎవరో గాంధీజీ పెని పడాలని విసిరిన బాంబు- 
దూరంగా మరో మూల (పేలిపోయి, తోట (ప్రహరీగోడలో కొంతభాగం 
కూలిపోయింది. గాంధీజీ ఎంతమాాతమూ చెక్కుచెదరలేదు. “దాన్ని గురించి 
పట్రించుకోకండి. నా మాటలు వినండి” అని సభలోనివారికి చెప్పాడాయన. 
ముస్తి ములను రక్షించాలని ఆయన చేసిన ఉపవాసం కొందరికి ఆగహం 
ఆప్పించిఐది. ఆయనమ్మాతం (పార్దన సభ ఆవరణలోకి వచ్చిన ఎవ్వరినీ 
కూడా సోదా చెయండానికి వీలులేదని గట్టిగా చెప్పాడు. 


3 











1948 జనవరి 30 వ తేదీ శుక్రవారం, చలిగా, ఆకౌశం నిర్మలంగాఉన్న 
రోజు, ఆరోజు (పొద్దుటే ఆయన తన గుమాస్తాతో “నాకువచ్చిన ముఖ్యమైన 
ఉ త్తరాలన్నీ తీసుకొని రా. వాటికి ఈవేళ నేను జవాబులు వాసి తీరాలి, 
రేపటికి ఉంటానో లేదో” అన్నాడు, 

సాయంత్రం $ గంటలు దాటి 10 నిమిషాలయాక, గాంధిజీ (ప్రార్థన 
మైదానానికి బై లుదెరాడు. తన మనమరాళ్లు అభా, మనూల భుజాలపై చేతులు 
అనుకొన్నాడు. మెదానానికి ఎక్క వలసిన ఐదు చిన్న మెట్లు గదిగబా ఎక్కి వేసి, 
సభా వేదిక వె ష వైపు ఆ్మతంగా వెడుతున్నాడు. 

ఆయనకు వందనం చెయ్యడానికి జనం లేచారు. చాలామంది ఆయన్ని 
రాచుకునేలాగ నిలబడ్డారు; కొందరు ఆయనకు దారి ఇచ్చారు. హఠా త్తుగా క్రాకీ 
'యూనిఫాంి దుస్తులు వేసుకొన్న ఒకమనిషి గుంపులోనుంచి ముందుకు 
తోసుకునివచ్చాడు. అప్పటికే ఆలస్యంకావడంచేత మను అతన్ని ఆపటోయింది. 
కొని, అతని తోపుడుకు ఆమె పడిపోయింది. అతడు మహాత్మునికి ఎదురుగా 


60 


రెండడుగులదూరాన ఆగి, కొద్దిగా నమస్కటరించినట్లు వంగి, పిస్తోలు 'పెకితీసి, 
మూడుసార్లు వరుసగా ఆయనపైని పేల్చాడు. ఒకగుండు గాంధీజీ కడుపులో 
నుంచి వీపుగుండా వెనక్కి. దూసుకొనిపోయింది. ఇంకొకటి ఆయన రొములోకి 
పోయి ఊపిరితి త్రిలో చిక్కుకొన్నది. 

మొదటి (పేలుడుకు గాంధీజీ ఎ_త్రినపాదం కిందకి వాలింది; ఆయన నిలబడే 
ఉన్నాడు. రెండో, పేలుడుకు ఆయన ముఖం రంగు బూడిదవర్ణ 0గా మారింది;. 
ఆయన తెల్లని దుస్తులపైని రక్తం చిందింది. చేతులు మెల్లిగా పక్కలకు 
జారుకొన్నాయి. మెత్తని స్వరంలో ఆయన “హే రాం" అన్నాడు, మూడవ 
గుండు ( పేలేసరికి ఆయన శరీరం కూలిపోయి ఆయన వెనక్కు పడిపోయాడు. 
ఆయన కళ్లజోడు నేలమీద పడిపోయింది. చెప్పులజోడు పాదాలనుంచి 
ఊడిపోయింది. 
_ అభా, మనూ గాంధీజీ తలను పైకి ఎత్తారు. ఆయన్ని బిర్లాభవనంలోని 
ఆయన గదిలోకి తీనుకొని వెళ్లారు. 

పదినిమిషాల తరువాత, ఆయన చనిపోయాడని వైద్యుడు (పకటించాడు. 








జవాహర్‌ లాల్‌ నెహూ తన కార్యాలయంనుంచి గాందీజీ పక్కకు చసత? 
వచ్చి చేరుకొన్నాడు. ఆయన పక్కని మోకాళ్లపై కూర్చుండి, గాంధిజీ ర రక్తంతో : 
తెడిసిన దుస్తులతో తనముఖాన్ని కప్పుకొని, "ఒళ్లంతా వణకుతూ, వెక్కి వెక్కి 
విలపించాడు. 

ఈ విషాదవా ర్హను చదేశ(ప్రజకి (ప్రకటించవలసిన బాధ్యత ఆయనదే. 
బిర్లాభవనపు సింహద్వారం చేరుకొని, అక్కడ వేచిఉన్న (పజాసమూ హానికి 
ఆయన ఈ దుర్వార్త (పకటించాడు. 

ఆతరువాత ఆనాటి సాయం(తం (పధానమంతి దేశ పజలకు (పసారం 
చేసిన సందేశంలో “మన జీవితాలనుంచి వెలుగు వెళ్ళిపోయింది. అన్ని చోట్లా 
చీకటి. ఆవరించుకొన్నది. మీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తోచటంలేదు. 
మన (పియతమనాయకుడు, మనం బాపూ అని పిలుచుకొనే మన జాతిపిత 
మనకికలేదు....” అని చెప్పాడు. = 


62 


గాంధీజీ భౌరకశరీరాన్ని ఆ మరునాడు దహనంచేశారు. ఐదుమెళ్లపొడవునా, 
పెద వూ రేగింపుతో ఆయన శరీరాన్ని ఢిల్లీలోని యమునాఘట్టానికి తీసుకొని 
వెళ్లారు. ఆయన శరీరాన్ని నైనిక ఆయుధశకటంసెని ఉంచి, పువ్వులతో 
అలంకరించి, శకటంచుట్లూ జాతీయపతాకంతో కప్పి, ముందూ వెనుకా ఆరువేల 
చుంది పదాతినై నికులూ, నౌకానై నికులూ, వాయునైనికులూ, రషికభటులూ 
కవాతుచేస్తుండగా రాజలాంఛనాలతో సాగింది ఊరేగింపు. ఆ ఊరేగింపులో 
పాల్గొన్న జనం 15 లక్షలమంది; ఇంకొక పదిలక్షలమంది దారిపొడుగునా 
రెండుపక్కలా నిలబడి ఊరేగింపును దర్శించారు. 

కొత్త స్వతంతరాజ్యపు బరువు బాధ్యతలు భుజాలపెని పడిన నెహూ 
ఒంటరివాడై పోయినంత వియోగబాధ పొందాడు. ఇప్పుడతనికి పక్కన నిలచి, 
సలహాలు ఉపదేశాలూచే సే జాతిపితసాహాయ్యం ఇక దొరకదు. రామదాసుగాంధి 
తండి చితిపె నిప్పు వెలిగించాడు. అది గొప్ప విషాదకరమైన దృశ్యం. 
(పతివ్య క్తీ విలపించిన సమయం అది. వెక్కి వక్క ఎడ్పులూ, రోదనలూ 
పొంగి పొరలి మూగిఉన్న జనసమూహం అంతటా వినిపించాయి. గాంధిజీ 
శరీరాన్ని పెకి ఎగజిమ్మే అగ్ని కీలలకు ఆహుతి అయిపోయి బూడిద 


అయిపోయింది, 





అన్నియుగాలకు చెందిన అవతార 
పురుషు లనదగిన నాయకులలో ఎన్న 
తగినవాడు గాందీజీ. వేదాంతి, తపళ్ళాలి, 
గురువు, (పబోధకుడు, రచయిత, వక్త, 
వినయవంతుడై న మానవో త్తముడు, కర 
యోగి, | పజల౦ందరికీ మి(తుడు, తండి! 
(పపంచసా(మాజ్యాలన్నింటిలోను బల 
వ_త్రమమైనదానిని పునాదులు కదిలేటట్లు 
చేశాడు; రాజపతినిధులతో అధికార 
గర్వంగల పరిపాలకులతో కలిసి మెలిసి 
తిరిగినా నిరాడంబరంగా, వినయంగా, 
'పేదమనిషిలాగ అంటరానివారితో కలిసి 
జీవించాడు. తనదేశంలో అతి నాజూకైన 
మజ్జిను దుస్తులకు పేరుపొందినా మకు 
టంలేని రాజయిన మహాత్ముడు మాతం 
నూలుతో చేతితో వడికిన ముతక ఖద్దరు 
పంచెలే కట్టాడు. తనను అనుసరించిన 
లక్షలాదిజనానికి జీవితానికి నిజమైన అర్థ 
మిదీ అని చెప్పి వారికోసం [పాణాలను 
వదలడానికై నా సిద్ధంగా ఉండేవాడు. 
మనిషి బక్కగాఉన్నా రాక్షసబలమూ, 
ఓర్పూ ఆయనకుండేవి. అసలు ఆయన 
ఎటువంటిమనిషి? గౌతమబుద్దునికి తరు 
వాత ఉ_త్తమో త్రముడై న భారతీయుడు 
మహాత్మగాంధీయే అన్నారు. నిజానికి 
అంతకంసే ఘనుడుకౌడా ? ఈ (పశ్నకు 
జవాబును చరిితయే ఇస్తుంది. 





Printed at Modern Printers, K-30 Naveen Shahdara, Delhi-110 032 


